శ్రీ వేటూరి ప్రభాకరశాస్రిగారి సంపూర్ణగ్రంథావళి 


శృంగారామరుకావ్యము 


అనువాదకర్త 
తాళ్ళపాక తిరువేంగళప్ప 


పరిష్కర్త 
శ్రీ వేటూరి ప్రభాకరశాస్రె 





ప్రచురణ 
శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి వాజయపీఠం 
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి 
2013 


5[ఆగ|ఆగిగిలి 14౧౮ 1౬6%! ౮ 
శ్రా 1211202102 001700182212002 


7.1.0. ౧611610645 ౯401102610[5 561165 10. 


అతి! ౧16౧65 ౧656౧/641 
2013 

6౮౦౧1౮5 : 1000 
£/106.గ55........222222= 
540115౧661 0/ 


511 41.6. (0౧02!., 1.గ.5., 

క5(60౪4€1/6 ౦౯1061, 

716౧౧212 11/46౧26€1 06౪25612౧2 ౧05, 
71010261 -517 501 


0.1.0. ౧5౪/0౧., 7.1.0. 1160201. 


971౧166 2% 
716౧212 1/46/0261 06౪25€612౧21౧05, ౧౯655. 
160౧261. 


ఉం నమో నేంకబోరాయ 


ముందుమాట 
యమ,ణజి.గోవపాల్‌ ఐ.ఏ.ఎస్‌. 
కార్యనిర్వహణాధికారి, 
తి.తి. దేవస్థానములు, 
తిరుపతి. 


తిరుమల తిరుపతి దేవస్థానం ప్రజల్లో ధార్మిక చింతనను కలిగించడంతో 
పాటు ధార్మిక సాహిత్యాన్ని ముద్రించి విశేషంగా ప్రచారం చేస్తున్నది. 
తిరుమలలో వెలనిన అఖిలాండకోటి బబ్రవ్మోండనాయకుడైన శ్రీ 
వేంకటేశ్వరస్వామిపై భక్తిభావనతో రచనలు చేసినవారెందరో ఉన్నారు. వారిలో 
అన్నమయ్య ప్రప్రథముడు. అన్నమయ్య రచించిన తాళపత్రగ్రంథాలనేగాక 
ప్రాచీనకవుల తాళపత్రగ్రంథాలను కూడా సేకరించి పరిశీలించి, పరిష్కరించి 
అచ్చువేసిన పరిశోధకులలో అగ్రగణ్యులు శ్రీమాన్‌ వేటూరి ప్రభాకరశాప్రిగారు. 


కీ శే. శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు క్రీ.శ. 1888 ఫిబ్రవరి 7వ 
తేదీన కృష్ణాజిల్లా పెదకళ్లేపల్లిలో శేషమ్మ, సుందరశాప్త్రి అనే పుణ్యదంపతులకు 
జన్మించారు. సంస్కృతాంధ్రభాషలో విశేషపాండిత్యాన్ని సంపాదించిన 
శాస్త్రిగారు మద్రాసులో కొంతకాలం తెలుగుపండితునిగా పనిచేశారు. తర్వాత 
మద్రాసు ప్రభుత్వ ప్రాచ్యలిఖిత పుస్తకభాండాగారంలో పరిశోధక పండితునిగా 
పనిచేసి అనేక గ్రంథాలను వెలుగులోనికి తెచ్చారు. ఉత్తమ పరిశోధన 
[గ్రంథాలను పరిష్కరించి ముద్రించారు. తిరుపతిలోని తి.తి.దే ఓరియంటల్‌ 
కళాశాలలో ఆచార్యులుగా పనిచేస్తూ తాళ్లపాక అన్నమాచార్య సంకీర్తనల 
రాగిరేకులను పరిష్కరించి వెలుగులోనికి తెచ్చారు. ఎంతోమంది శిష్యులను 
ఉద్దండపండితులుగా తీర్చిదిద్దారు. 


యోగివర్యులు, ఉత్తమపరిశోధకులు, బహుముఖప్రజ్ఞాశాలి, కవి, 
ఆత్మదర్భనులైన శ్రీ శాస్త్రిగారి సాహిత్యసేవను గుర్తించి తి. తి. దేవస్థానంవారు 
2007వ సం॥లో శ్వేతభవనంలో “శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి వాయహీోళన్ని 


స్థాపించారు. ఈ పీఠం స్థాపించిన నాటినుండి వారు పరిష్కరించి రచించిన 
గ్రంథాలను ముద్రించి ఆంధ్రసాహితీ లోకాని కందించడానికి తిరుమల 
తిరుపతి దేవస్థానం., శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి వాజయపీఠం శ్రీకారం 
చుట్టింది. ఈ క్రమంలోనే ఇప్పటికి సుమారు పది (గ్రండఢాలకుపైగా 
ముద్రించింది. ఈ వరుస క్రమంలో వచ్చిందే “శృంగారామరు కావ్యము” 


అనే గ్రంథం. ఈ గ్రంథాన్ని తెలుగు సాహిత్యాభిమానులందరు తప్పక ఆదరించి 
పఠించగలరని ఆశిస్తున్నాము. 


(యమ,బి.గోపాల్‌ ) 


ఆంధ్రామరుకము. 


సంస్కృతమున అమరుశతకము శ్రీమచ్చంకరపూజ్యపాదులు 
పరకాయ ప్రవేశము చేసి శృంగారానుభూతులందేలుచు రచించినదని కొన్ని 
[గ్రంథములు వాకొనుచున్నవి. కాని, యవి యప్రామాణికములే యని 
ప్రాజ్జులచే నవగణింపంబడినవి. అమరుశతకకర్త అమరుండనీ, అమరుకుం 
డనీ పేరుగల యొకానొకరాజు గాందగునందురు. ఈ శతకశ్లోకములు 
నూజును నేర్పరి యగు చిత్రకారుండు చదివినచో నూజుచిత్రములు చిత్రింపం 
గలండు. 


“అమరుక కవే రేకశ్లోకః ప్రబంధశతాయతే” అని ప్రాచీనుల ప్రస్సుతి. 
అలంకారశా(స్తకారులీశతకపు శ్లోకములను ధ్వనిప్రభేదాదులకు 
లక్ష్యములనుగాంబదింబదిగా నుదాహరించిరి. 


దీనికిందెలుంగున సరిగా లెక్క పెట్టంగాక యెన్నో పరివర్తనములు 
వెలసినవి. కొన్ని ప్రాచీనములు, కొన్ని నవీనములు. కొన్ని రచయితల దగ్గజనే 
దాగియున్నవి. ఉన్న వానిలోనికెల్ల నీ పరివర్తనమే ప్రాచీనతమమనుకొందును. 
దీని కర్త తాళ్లపాక తిరువేంగళప్ప. ఈతండన్నమాచార్యుని మనుమండగు 
చిన తిమ్మదీక్షిత్రుని కుమారుండు. తిరుమల, తిరువేంకటేశ, వేంకటేశ్వర దీక్షిత 
పదము లొక్కనిపేర్లు కావచ్చును. చినతిమృ్మదీక్షితునికొడుకు తిరువేంగళప్ప 
కావ్యప్రకాశవ్యాఖ్యను, నామలింగానుశాసన వ్యాఖ్యను గూడ రచించినాందు. 
ఈ శతకమునకుంగూడ నీ తిరువేంగళప్ప రచయిత కావచ్చునని నాకుం 
బూర్వము తాళ్లవాకరచనల ముద్రాపకులు తలంచిరి. 


పెదకోమటి వేమారెడ్డిగారి శృంగారదీపికా వ్యాఖ్యను, వేంకటరాయ 
శాస్త్రిగారి ముద్రణమును ననుసరించి శ్లోకములసంఖ్య యిందు చేర్చంబడినది. 
ఈ తెల్టుకవి శ్లోకములకు విషయవిభాగముచేసి యొక క్రమమేర్పజిచినాండు. 
కోమటి వేమారెడ్డిగారి శృంగార దీపికా వ్యాఖ్యాశ్లోక క్రమము వేజు, ఈ కవి 
పద్యక్రమము వేలు. శృంగార దీపికా వ్యాఖ్య గల శ్లోకముల కిందు తెలుం 
గు పద్యములు గొన్ని గానరాలేదు. 


గ,2, 80, 89, 48, 50, 77, 78, 84, 88, 94,. వీనికిం 
దెలుంగు లేదు) 


77వ పద్యమునకు మూలశ్లోకము రెడ్డిగారి గ్రంథమున లేదు. 
శృంగార దీపికావ్యాఖ్య 101 శ్లోకములకున్నది. ఇందవి 90 మాత్రమే కలవు. 


శృంగార దీపికావ్యాఖ్యాక్రమమును నీ తెల్దు పద్యముల క్రమమును 
బ్రదర్శించు శ్లోకపద్యసంఖ్యాక్రమపట్టికను పాఠకుల సౌకర్యముకై యిందుం 
జేర్చితిని. 


నేను బరిశీలించినంతలో సంస్కృతశ్లోకముల యావదర్ధభావములు 
సరిగా గోచరించునట్లు సలిపిన తెల్లుసేంతలు తక్కువ. కొన్ని రచనలలో 
కొన్ని కొన్ని పద్యములు మూలానుగుణముగాం జాలంజక్కంగా నున్నవి. 
అట్టి తెల్గుసేంతలలో నిదియు నొకటి. తాళ్లపాక వారిది యని; ప్రాచీనము, 
రసహృద్యము నని; దీనిని బ్రకటించితిమి. మద్రాసు ప్రాచ్యలిఖిత పుస్తకశాలకు 
ముప్పదేంధ్లకు ముందు నెల్లూరుజిల్లా బుచ్చిరెడ్డిపాలెమున అద్దంకి యింటిపేరి 
వైష్ణవాచార్యుల యింట నుండి దీనిని నేను సేకరించితిని. ఆ యెకప్రతిని 
జూచి మదీయులు చి॥ తి. కోదండరామయ్యగారు శక్యమయిన సంస్కారములు 
జరపి ప్రతి వ్రాసియిచ్చిరి. ఈ ముద్రణములో పాఠలోపములు తప్పు 
పాఠములు చాల మూలమును జూచి నేను సవరించితిని. 


వేటూరి ప్రభాకరశాస్రి. 


చ। 


చ। 


శృంగారామరుకావ్యము 
తాళ్లపాక - తిరువెంగళప్ప 


శ్రీ రుచిరాంగనాశ్రయవిచిత్రవిభూషణ సూనచందనో 
దారవిలాసదీపితమునై యసితోత్పలకాంతి మించి శృం 
గారరసంబు దోంచె ననం గన్నులపండువ యైన మెనియొ 
య్యారముం జూపు వేంకటనగాధిపుందడీవుత మాకుంగోరికల్‌ 


క్షే 


శృంగారరసప్రధాన మమరుక కావ్యము. శృంగారము- సంభోగము, 
విప్రలంభము నని రెండు విధములు. అందులో సంభోగశ్ళంగారము 
మొదలుగా నుద్యోగించి శృంగారరసానకు ఆలంబనవిభావమైన నాయికా 
స్వరూపమునే దేవతగా భావించి తృతీయ పురుషార్ధమును గూర్చి (కమి) 
ఆశీర్వచిస్తున్నాండు. 
చెదరి చలించుముంగురులు స్వేదకణంబుల నింత జాబు బొ 
ట్థాదవురతాంతతాంతమయి యొయ్యన సోలెడుకన్నుం దామరల్‌ 
కదలెడుకుండలంబులును గల్లిన పారుషభాసమాన యౌ 
ముదితముఖారవింద మతిమోదము మీకు నొసంగుం గావుతన్‌ 


2 


ప్రియాధరపానము అమృతపానమునకంటె ఉత్కృష్టమైనదని 
ఉవమానానికై (ముత్య?) మధ్యరూవ(వ్రతీపాలంకారముచేత 
ప్రతిపాదించుట. 


పలుమొన మోవి నొక్క భయభావనంజేవిదలించి కిన్మ బొ 

మ్మలు ముడివెట్టుచున్‌ శరుండ! మానుము మానుమటంచు సీత్కతుల్‌ 
పులకలు మించం జూచు విరిబోండిని ముద్దిడుకొన్న వారికిన్‌ 

గలిగె సుధానుభూతి, వృథగా విబుధు ల్మథియించి రంబుధిన్‌ 


తి 


రాత్రి నివృత్తోద్భత్తసురతవార్తానువాది శుకనివారణ నాయికా 
చాతుర్యము. 


ల శృంగారామరుకావ్యము 


చ! చెలువుండుం దాను, మన్మథవశీకృతులై తమ రాతి రన్నప 


ల్ములు మజఖునాండు నెల్లజనులున్‌ వినం బల్మెడు చిల్మం జూచి, సి 


గ్లాలయంగం గాంత, కమ్మం దళుకొత్తెడు కెం పటు దీసి, దాడిమీ 


ఫలమునె *(పానంజంచుపుట?) పాళి నమర్చుచు నిల్పెం బల్ములన్‌ 15 


త్తే 
అత్యనురక్తులైన నాయికానాయకుల సంభోగశ్ళంగారము. 


చ బుతుమతి యౌాటం, బాన్సునకు నింతయు దవ్వుల నిల్చి, కాంతుండం 


చితరదనచ్చదస్సురణచే బొమసన్నల ముద్దు వేండంగా, 
స్మితవికసత్మపోలములం జెన్నగు మో మటు గప్పి కొంగుచే 


సతి తల యూంచె నాయ్యన లసన్మణికుండలముల్‌ చలింపంగన్‌ 67 


ర్‌ 


బహునాయికా మనోరంజనచతురుండగు దక్షిణనాయకుని చేష్టితము. 


చ॥ ప్రియతమ లిద్దజొక్క మణిపీఠిక నుండంగ, వెన్మ నేంగుదెం 


చి యొకతె కన్నులన్‌ నగవుచేబలె మూయుచు, మోముం ద్రిప్పి నే 


అ యొకతె చెక్కులన్‌ బులకరాజియు లేనగవుం జెలంగంగా 


దయితుండు ముద్దువెట్టుకొనె, దక్షిణభావము బోంట్లు మెచ్చంగన్‌ 18 


6 


ప్రణయరోషార్థమై చెలికత్తెలు బోధింపగాను కపటకోపమును నటించే 


నాయిక యొక్క నాయకవశ్యత్వము. 


చ॥ బిసరుహనేత్ర, యేమిటికి బిగ్గ ముసుంగిడి నిద్రవోయెడిన్‌ 
గిసలయపాణి! యంచుం బతి కేవలమున్‌ జెలిం బల్మ లేని యీ 
రసమున నమ్మ! నిద్దురకు రాయిడిసేసె నటంచు నోరయె 
పొసంగంగ నిద్రవోవుగతిం బొల్తుక దా నెడయిచ్చెం బాన్నునన్‌ 


శృంగారామరుకావ్యము 8 


// 


ముగ్ధనాయికా లజ్ఞాకులభావము. 


ఉ|॥ కాంతుండు కొంగుందీయ, నొడికంబున మో మరవంచె బల్మిచే, 


చ। 


చ। 


నంతటం గౌంగిలించుసమయంబున నెమ్మెయి యోరంజేయుచున్‌, 
జెంతల నవ్వనెచ్చెలులం జెల్వుని మానుపుం దడంచుం బల్మలే 
కెంతయుంగ్లాంతింజెందెం, *ేదరళేక్షణ సిగ్గున నూత్నసంగతిన్‌ 36 


8 
పూర్వము మౌగ్ధ్యముచేత నాయకునితో స్వేచ్చ్భావిహారము లేక 
కాలము గతించె నని ప్రాథిమచేత స్పైరవిహారసౌఖ్యము ననుభవించే 
నాయిక పశ్చాత్తాపము. 
ప్రియుండు కవుంగిలించునెడ బీగ్గిలం జేర్చక, ముద్దుంబెట్ట నిం 
తయు మొగ మెత్త, కాతండు గనం దివురం గనుంగోక, పల్ముచో 


నయినను బల్క కే ముగుదనై మును వంచిత నైతి నంచుం బ్రే 
మ యెసంగుటన్‌ రసజ్ఞయయి మానిని చెందెంగృశానుతాపమున్‌ 51 


9 


నాయకుడు తన సురతోత్మంఠాతిశయమును సరసచేష్టావ్యాజమున 
బ్రకటముసేయగాను, చెలికత్తెలా కీలెజింగి నేర్పున నవ్వలికిబోయే 
వృత్తాంతము. 
అలరుపసిండి వంటి తనుయపష్షికి నీ అవికేల మాటుగా 
జలజదళాక్షి యంచుం బతిసయ్యనంగ్రొమ్ముడి గేల నంటంగాం 


దలిమముచెంత నున్న సఖీ తమ్ముల నవ్వ చెలంగంజూచినన్‌ 
జెలులును మెల్లనే నెపము సెప్పుచు వాకిటి కేంగి రందజున్‌ 25 


1 గోంకిచూపెం 


ఉ!! 


చ॥ 


చ॥ 


ఉ!| 


శృంగారామరుకావ్యము 


10 


గురుసన్నిధియందు నత్యంతాసక్తులయిన నాయికానాయకుల 
యలుకతో గూడిన శృంగారము. 
రాగమయాపగారయభరంబునం గాముకు లట్లు డాసితా 
మా గురుసేతుబంధమున నాంకకు లోనయి కాంకదీజమిన్‌ 
బాగుగ వ్రాసిన ట్లవశభావము నొందంగ మెను లంగ సం 
యోగరసంబు నానిరి దృగుజ్వలసారస నాళసంగతిన్‌ 60 


క్ష 
ముగ్గ్దానాయికాలబ్ధసంభోగశ్చంగారము. 


విలసనమందిరం బతి వివిక్తముగాంగని, సెజ్జనుండి ని 

శ్చలగతి నింత లేవక యసత్యపు నిద్దురవోవం, గాంతుమో 
మలవదడం జూచి, ముగ్ధ తమియారంగ ముద్దిడుకొంచుం జెక్కులం 
బులకలు గాంచి, సిగ్గుపడ ముద్దిడెం, గాంతుండు దాను నవ్వుచున్‌ 74 


శబ 
నవోఢానాయికాలజ్డా చేష్టితము. 


చెలువుండు కేళికాంతమునం జేల మొసంగమిం బాదలగ్నమే 
ఖలయయి పోనరాక, కరకంజవిధూననచేతం గేళికా 

గళిత లతాంతపాతమునం గ్రక్కున నత్తథి దీపమాఅమిన్‌ 

గలికి విలోకనేచ్చుండగు కాంతుని కన్నులు మూసె నవ్వుచున్‌ 89 


19 
నాయిక విరవాక్షమత్వ రూపొత్సుక్యము. 


కామిని యల్మ నవ్వలిమొగంబయి కైతవనిద్రం జెందంగాం, 
గాముకుం డంగభేద మెజుంగంబడకుండంగం గౌంగిలించి వే 
దామరం ద్రాసభారచలితంబుగ నీవిక యంట, నా వధూ 

టీమణి యానుకూల్యము ఘటించె, వలగ్నము నక్కళింపుచున్‌ 90 


శృంగారామరుకావ్యము ర్‌ 


క్షే 
నాయికా కాలాక్షమత్వ రూపొత్సుక్యము. 


ఉ॥ అంగన దూరదేశగతుండౌ పతి బవలెల్లం గోర్కి చే 


4! 


చ। 


చ। 


తం గడుం దేరంజేసి, రతిధామముం జేరి, సభీమణుల్‌ కథా 
సంగతిం బ్రొద్దుపుచ్చ, *నెదా చట్టనం గుట్టె నటంచుం బల్ముచుం 
గొంగు విదల్సి కేళలిపయిం గోరికం దీపము దైంచె, నేర్పునన్‌ 86 


కేర్‌ 
ధూర్తనాయకునిచేత వంచితయైన ఖండితనాయికావ్యాపారము. 


వాతెజ వింతగం ట్లలర వచ్చుపతిన్‌, సతి కేళలికాసరో 

జాతముచేత వ్రేయంగ రజంబిదె రాత నటంచు, మూసికో 

నాతండు కన్గవన్‌, బ్రమసి యంగన ఫూతృతు లందు నించగా 

నీ తజి ముద్దు పెట్టుకొనియెన్‌ సతి నొక్కతె ధూర్తు నేర్పునన్‌ _ 80 


16 


వాసకసజ్జిక పరిణామాలంకారరూపమున నాయికా సౌందర్య 
వర్ణనము. 


చెలువుండు వచ్చువేళ, సరసీరుహలోచన మంగళార్థమై 

కలువలం గాదు, తోరణముం గట్టుట వాలికచూపుదందనే 
యలరులం గాదు, మించు నుపహారము నవ్వునం గాని, యర్ధ్యముల్‌ 
కలశగతాంబుపూరమునం గాదు చెమర్చు నురోజపాళినే 40 


17 
ముగ్గా నాయికాసఖీ జనోపది ష్టేర్న్యాపూర్వక సంభోగశ్ళంగారము. 
చెలి యపరాధియైన పతిచెంగట వ్యంగ్యములెన్ని యాడు మం 


చలవదడం బల్మి రన్నియు రయంబునం బల్మి మనోజునాజ్ఞలో 
మెలంగంగం జొచ్చె నంత సతి మిక్కిలి గోలతనంబు సొమ్ముగాం 


గల యనురాగపున్‌ సతినిం గాంతుండు సెజ్జకుం దార్చె నత్తటిన్‌ 48 


1.నదె చంద్రుండుదూజఅి 


చ॥ 


ఉ!! 


చ॥ 


చ॥ 


శృంగారామరుకావ్యము 


18 
ఏక శయ్యావిరహపూర్వక శృంగారము. 
ప్రియుం డొక సెజ్జపై సవతిం బేర్శొన, ముద్దియ వేగం గోపగిం 
చి యతండు వేండుకొన్న మఠి చేకొన కవ్వలిమోము సేయ, నా 


దయితుండు నూరకున్న గడుం దత్తరమందుచు మోముం ద్రిప్పికాం 
తయుం బతి నిద్రవోవండు గదా,యని యప్పుడ చూచె వెండియున్‌ 28 


19 


సురతాంతమందుం బూర్వాకృష్టమైన వస్త్రము నీయకుండగాను కరుణా 
లాపములచేత వేడుకొను నాయికం జూచి పునారతోద్యుక్తుండయిన 
నాయకుని యందు బలాత్మారముచేత వస్తావకర్షణ చేసిన 
చోరవృత్తాంతమున్నూ మన్మథుని యందు తన్నివారకుడైన రాజవృత్తాంత 
మున్ను తోచేటట్లు కవి వర్ణిస్తున్నాడు. 
కంతు రణావసానమునం గాంతుండు చేలము దాంచి యాయకే 
యెంతయు జాగు సేయం, జపలేక్షణ యాడెడు దీనవాక్యముల్‌ 
కంతుండు వించు మేటివిలుకాం డగుటన్‌ జలమూని, తా సమీ 
కాంతరముక్త సన్నహనుం డయ్యును బూనెం బునారణోద్ధతిన్‌ 100 


20,21 
ఏక శయ్యా విరహపూర్వక మైన సంభోగశ్చంగారము. 


ఒక తలిమంబునం బలుక నొల్లక మాజుమొగంబు వెట్టి, ప్రే 

మ కతనం దప్తలై యలుక మాన్పం దలంచియు, గుట్టుచేం జలిం 
పక పవళించుదంపతులపాంగము లొక్కటం దారసిల్లి, దై 

వికమున నవ్వుతోం గినుక వీడంగం, గౌంగిటం గూడిరిద్దజున్‌ 21 


చెలులు ప్రియంబుం బల్మినను, జెల్వుని యాప్తులు బుజ్జగించినన్‌ 
దలంకక సంజదాంక నెదం దద్దయు నోర్చి, యతి ప్రయత్నతన్‌ 
నిలిపినయల్మ యొక్కతటి నెమ్మొగముల్‌ మరలంగ, నస్మితో 

చృ్చలిత విలోకసంఘటనం జయ్యన వీడంగ నవ్విరిద్దజున్‌ 87 


చ। 


చ। 


4! 


శృంగారామరుకావ్యము //7 


22 


ఇంక నాయకవాక్యాలు :- ధీరనాయికేర్న్యాపూర్వక సంభోగమును 
నాయకుడు సఖునితో చెప్పుచున్నాడు. 
అలగియు నున్నం గాని, కలహంబొనరింపదు, నీవిల జేర్ప వే 
నలిం గబళింప, దష్ట రదనచ్చదయై భుకుటిం ఘటింప, దం 
గలతిక యోరంజేసి విముఖస్థితి నుందదు, కౌంగిలింపంగా 
నెలంతుక వింతగా నిపుడు నేర్చెంజుమీ, యిటువంటి కోపమున్‌ 63 


29 
వపూర్వానుభుక్తమైన (ప్రాఢథనాయికభావమును నాయకుడు 
చెప్పుచున్నాడు. 


చనుంగవమిట్టలం బులకజాలము వుట్టంగంజేంయయం గౌంగిటన్‌ 
ఘనముగ నే బిగింపం, దమిం (గ్రక్కున నీవిక జాజఖ మానమో 
చన యింకం జాలుం జాలు నను సన్నప్రుం బల్ములతోడ నిద్రవో 
యొనొ సతి, మూర్చం జెందెనా, లయించెనొ, డెందమునం గరంగెనో, 35 


2డీ 


తన యపరాధంబెథటిగి కోపగించుకొన్న నాయికను నేర్పున మఖవ 
జేసిన నాయకుని వాక్యము. 


ఆ వగలాండి చన్నుంగవ నంటిన గందముముద్ర రీవికిన్‌ 
దావగుపేరురంబుం చరణంబుల వ్రాలెదనంచు మాటు టే 
లా వలదన్న నెక్కడిది? యంచిది మాటుట కేను గౌంగిటన్‌ 
జేవ బిగింప, నా సుఖముచే మజచెన్‌ సతి పూర్వవృత్తమున్‌ 2డ్న 


2ైగ్ర్‌ 


ఏక శయ్యావిరహపూర్వకమైన సంభోగము నాయకుడు చెలికానితో 
చెప్పుచున్నాడు. 


ఉ!! 


చ॥ 


ఉ|| 


ఉ!! 


శృంగారామరుకావ్యము 


ఏమని యెంచునో కువలయేక్షణ చూతమటంచుం, దాల్మి నే 

నేమిం జలింపకున్న శరుందడేలొకా పల్మం డటంచు నల్చె, నా 

కామిని యిట్లొకళ్లొకరిం గన్గానకుండెడుచో నెపంబునన్‌ 

నే మథి నవ్వం గాంత హరియించె మనంబు దృగంబుధారలన్‌ 22 


26 


పూర్వానుభూతమైన ప్రవాసానంతర సంభోగశ్చ్ళంగారమును 
నాయకుడు తలపోస్తున్నాడు. 


అలకలు మీటి, వాడి కృశమై, తెలుపెక్కి విలాస హీనమై, 
యలసమునైన యింతిముఖమంతట నూరికిం బోయి నేను రాం, 
దెలివియు, నుబ్బు, నబ్బురపుందీరును బూని, రతోత్సుకంబు నై 
యలరంగ వేడ్మనే నధర మానుట హా మజవంగ వచ్చునే | 62 


2 
ఇంక నాయికావాక్యాలు :- ధూర్తనాయకుడు చేసినవంచన సఖితో 
చెప్పుచున్నది. 


నేరముం జేసి వచ్చుపతి నే నటు పొమ్మనం బోయి, జోటియా 
కారముం బూనిరా బ్రమసి కౌంగిటం [గ్రమ్ముచుం గాంతుం గూర్చు, నే 
ర్పారయుమన్న నవ్వి ముగుదా! యిది దుష్మరమంచు గ్రక్కునం 
జేరిచె సెజ్జ నన్ను నిటు చేసినవంచనం గంటె నెచ్చెలీ ! తే 


28 
ధూర్తనాయకునిచేత వంచిత ముగ్ధనాయిక నఖితో జెప్పుచున్నది. 


ఎంతయు వింతసుద్ది గలదే, నెజింగించెద నంచుం గాంతుండే 
కాంతముం జేర్చె, నా కపట మారయ కే వినువేడ్క నుండు న 
త్యంతమునం గొాణుంగుచు నయంబునం జుంబన మాచరించి, తా 
నంతనె కొప్పు దువ్వి చెలియా! యధరామృత మానెం గంటివే ! 66 


శృంగారామరుకావ్యము 9 


20 
ముగనాయిక స్వారబ్బమైన శృంగారము. 
థి కలాం 


ఉ॥ నిద్దురవోయి నీ ధవుండు, నీవును నిద్దుర పొమ్మటంచు, బోం 


క 


4! 


చ। 


ట్లొద్దికం బల్మి పోనడవ నొందుచుం బ్రేమం దదాననంబు నే 

ముద్దిడుకొన్నం, దత్పులకముల్‌ కపటస్థితిం దెల్ప, సిగ్గు చేం 

దద్దయుం జెంద మాన్సెనది తత్సమయోచితలీలం గాంతుండున్‌ 32 
తి 


అత్యంతానురాగమువలన నాయకుని యపరాధము దెలియమికి 
జెలులు దూరుదురో యని అళలీక నాయిక భావము. 


చెలి యెత్తి నట్టి కినుకన్‌ 

జెలువునిం బొమ్మన్నం గఠినచిత్తుండు చనియెన్‌ 

నిలుపంగ నిలువక నిర్వయుం 

డలుకను, దమి రేంచి పోయె నతివరొ కంటే ! క్షే 


31 
ముగ్ధనాయిక రతిపారవశ్యము. 


పానుపుం జేరినంతం బతిప్రక్కను నీవిక జాటె (వల్వయుం 
దానట మేఖలాగుణధృతంబయి నిల్చె నితంబ మం దటన్‌) 
మేనతం డంట, నాతందని, నేనని, యిట్టిది కేళి యంచు, నే 
మైనను ఖేదమే యెజుంగ నంగన! యంగజు మాయ యొట్టిదో! 97 


తిల 
ఇంక సఖీ వాక్యాలు :- బంధవిశేషసూచన మైన పానుపు సఖులు 
చెప్పుట. 
ఒకయెడలం దమ్ములంపు రస, మొక్కడ నాగురుపంకలాంఛనం 
బొకయెడం, దావిగందవొడి యొక్కెడలం బదలాక్ష మించం, గై 


శిక పతితావిశీర్ణ సుమచిహ్నితమై నులివడ్డ యానిచో 
ళక వసనంబు దెల్పె, నవలా సవిలాస రతిప్రభేదముల్‌ 65 


10 


ఉ!! 


ఉ|| 


ఉ!! 


చ॥ 


శృంగారామరుకావ్యము 


తతి 


నాయకుని వద్దికి బోవుచున్న యఖిసారికానాయికను జూచి చెలికత్తె 
ఉపాలంభిస్తున్నది. 


తళుకులు జల్లు హారములు దాల్చి కనన్మణిదీప్తమైన గం 

టల మొలనూలు మయం జరణంబుల నందెలు ఘల్లు ఘల్లు నాం 
జెలువుని యొద్ది కేగెదవు, చెంత డమాములు వాగం బోవు, లా 
గులువిననేల, నల్టెసలుం గొంకుచుం జూడంగ నీకు ముద్దియా |! 29 


తశ 


ఎచ్చటి కేంగెదే కువలయేక్షణ! యీనడురేయి; యిచ్చకున్‌ 
మచ్చికసేయు నా హృదయనాయకుండున్నెడ; కొంటి ఖీతిలే 
కచ్చటికెట్లు వోయెదబలా! యిదె పుంఖితబాణుండైన యా 

పచ్చని వింటిజోదడుగుం బాయక రా వెజపేల నెచ్చెలీ! 68 


తిర్‌ 
అభిలాష విప్రలంభ ఖిన్న యైననాయిక చెలికత్తెతో ననేమాట. 
నమ్మంగరాదు నెచ్చెలుల నాథుని పాలికి నంపం; బ్రేమ ధు 
ర్యమ్మగుచూపుచేత హృదయజ్ఞుని నాతనిం జూడనీదు సి; 
గ్గమ్మెయిం జూడ నింగితము నారసి లోకము నవ్వు; నెవ్వరో 
యమ్మ! యింకన్‌ శరణ్యులని యాత్మను రాగమయానగ్ని డిందెడున్‌ 57 
86 
నాయిక అభిలాష విప్రలంభహేతువయిన చక్షుః ప్రీతిరూప ప్రథమా 
వస్టను సఖీ వర్షిస్తున్నది. 
థి ణా 
కని వినివృత్తమై మగుడం గాంచి ఘనప్రణయార్ట్ద మౌట నా 
య్యన ముకుళీకృతంబయి క్షణాభీముఖస్థితిం జెంది సిగ్గుచే 
త నలగుచున్నిమేష రహితంబయి, హృద్గ్దతభావమిట్టిదం 
చు నెజఖుక సేయు చూపుగమిం జూచెదవే ఘను బాల చెప్పుమా! 5 


శృంగారామరుకావ్యము గే 


త్ర 


ఇంకను ఈర్య్యా విప్రలంభశ్చ్ళంగారము: - ప్రగల్భ్బధీరయైన ఖండిత 
నాయికావ్యాపారము. 


కోమలబాహుపాశములం గోపమునన్‌ బిగియించి, కేలికా 
ధామముం జేర్చి, నెచ్చెలులదగ్గజం దొట్రిలు పేశలోక్తులన్‌ 
వేమజు నిట్టె చేసెదని వ్రేయును దప్పుల నెత్తి పొడ్చుచున్‌ 
గామిని మానవంచకునిం గాంతునినవ్వెడువాని నేడ్చుచున్‌ 10 


38 
ముగ్ధనాయికయుక్క యీర్య్యా విప్రలంభము. 
చెలువుండు క్రొత్తగా మొదలం జేసిన నేరమెటింగి గోల నె 
చ్చెలు లుపదేశమియ్యంగను జిక్కుగ వ్యంగ్యపు మాటలాడంగాం 


దెలియదు గాన మోము వడిం ద్రిప్పుచు ముంగురు లచ్చగండపా 
ళుల నలయంగ నథశ్రువుల లోలతరాక్షుల నించె ధారగన్‌ 2/7 


39 
ముగ్ధనాయిక యీర్నా గకృతకోపరూప భావశాంతి ప్రకారము. 


పలుకవదేటికే మధురభాషిణి ! పాదగతుండనైన నన్‌ 

గలయంగం జూడవే మునుపు గంటినటే యిటువంటి యల్మ యం 
చలరమణుండు వేండదుకొన నడ్డముగా నరగంటం జూచియ 
గ్గ్లలముగ బాష్పముల్‌ కురిసెంగాని వధూమణి పల్మదేమియున్‌ తశ 


శ్న౦ 
ధీరఖండితానాయికాభావము. 


తరుణుండు నేరముల్‌ సలిపి దవ్వుల రాం గనంగోరెం జేరినన్‌ 
మరలిచెం జూపు బల్మంగం గనంబడె విప్పటు గౌంగిలింపంగా 
నరుణిమం జెందెం గొంగు దివియన్‌ బొమలెక్కిడె మొక్క నటశ్రువుల్‌ 
గురిసె క్షణంబులో రమణి లోచనయుగ్మము చిత్రపాత్రమై తత్త 


1ఐ 


చ॥ 


చ॥ 


ఉ!! 


చ॥ 


శృంగారామరుకావ్యము 


త్తే 
మధ్యధీరాధీర నాయికా భావము. 


చెలువుండు మిక్కిలిం దడవుసేసి యెజుంగని వాండ పోలె నో 

కలికి! కృశించె మేను వణంకన్‌ గతమేమి? యదేల చెక్కులున్‌ 
బలకగం బాజటి నా, నిది స్వభావము నాకని మోముంద్రిప్పి, తా 
య్యలి యుసురంచు నించెం దొలకాడెడు టిప్పలనాను బాపష్పముల్‌ 45 


తం 


చతురులయిన నాయికా నాయకులయొక్క గురుసన్నిధి గూఢధముగా 
నైన అపరాధ సూచన కోపానునయ ప్రసాదాభావము. 


సవతిగ్భహంబు సూప సతి సన్నలనే తల యూంచెంగాంతుండా 
ధవుదెటింగించినట్టి సతిధామమెజింగియు విన్ననయ్యె భ 

ర్త వదన మెజిసేయ వనితామణి కన్నుల్యయొక్క నాథుండి 

ట్లు వదలరైరి వారువెగటుల్‌ గురుసన్నిధినైనం జేష్టలన్‌ 69 


శ్తవ్రి 
అధీరనాయిక యీర్యావిప్రలంభము. 
ఇంతి విచారమానమున నేమియుం జూడక బద్ధమౌనయై 
కాంతు పదప్రణామమును గైకొనకుండెం బరాబ్బ్ముఖంబుతో 


నంత నతండె పోందివుర నాంగె నపార సబాష్పసంతతా 
'క్రాంతవిలోకసంతతులం గాతరలీలం దదంతరంబునన్‌ 64 


డ్తడ్త 
ఖండితధీరనాయికాభావము. 


అలికమునందు లాక్ష మెడ, నందపు ముద్రిక మోవిమీందం, గ 
జ్ఞలమును దమ్ములంపురవ జాగర రాగము కన్నులం దగన్‌, 
జెలువుండు రాంగ టేపకడం జెల్వ గనుంగొని నించెం గిన్మతోం 
దలముగం గేలం గేళలినలినంబును మూర్మొనుపేర నూర్చ్పులన్‌ "7 


శృంగారామరుకావ్యము 13 


శీర్‌ 
ఖందితనాయికాకోప ప్రసాదసంధి. 


ఉ॥ నేరము సేసియుం, దనదు నేరము లేదని మొక్కి వే పదాం 


చ॥ 


మ। 


ఉ|| 


భోరుహపాళి వ్రాలుప్రియుం బోలదు, నేరము లెన్నంగాదు, లే 
దారయ నల్మనీ కని ప్రియాళులు సెప్పినం గోపవేగ మిం 
తారంగ మున్న పుట్టెను, దృగంబువులచ్చుపడంగ నింతికిన్‌ 75 


46 
ప్రాధధీరనాయికాభావము. 


ఇలు సార నడ్డగింప దొకయింతయు, ముంద నిల్వదింత, య 
వ్వలిమొగమైనం గాదు కటువాక్యములైనను బల్మ దల్మచే, 
నలికులనీలవేణి సరళాంచితపక్షవిలోకనంబులన్‌ 

జెలువునిం జూచు నూరక యశేషజనంబులం జూచు కైవడిన్‌ 99 


త్తే 


ప్రౌఢ ధీరాధీరనాయిక సాపరాధుడైన నాయకుని పరుషవాక్యాలు 
లేకే నేర్పున నలయించుట. 


ఒకచో నుండుట మాన్సె, దూరమునం బ్రత్యుత్ధానముం జేయుపో 
లికం దాంబూలముం దెచ్చుపేర రభసాశ్లేషంబు దూలించె, బోం 
ట్లకు వే యూడిగముల్‌ ఘటించుగతి మాటల్నానె, నిట్లల్మ రూ 

ఢికిం దెచ్చెన్నినయంబుం జేయుగతి సూటిన్‌ బోటి కాంతాగతిన్‌ 17 


తీరి 


ఇంకను ఈర్షా్యాసంభోగనాయికా వాక్యాలు :- ప్రాఢధీరనాయిక 
భావము. 


(మొైక్కంగ వచ్చు నీతం దని, మున్‌ గని యంఘ్రులు మూయుం గోకచేం 
బక్కున నవ్వ, దా నొక నెపంబునం గప్పు ప్రియోక్తు లాడ, నా 
దిక్కటు చూడకే చెలుల దిక్క్మయి ముచ్చట లాడుచుండు నా 
చక్కరబొమ్మ! (ప్రేమ కడుం జక్కన పో పొలయల్మ నెచ్చెలీ ! 4 


గ్షేర్ష 


ఉ!! 


చ॥ 


చ॥ 


శృంగారామరుకావ్యము 


శీ 


ఈర్వ్యాకలుషిత తిరస్కృతుండైన నాయకుండు నాయిక సౌందర్యమును 
దలంచుకొని ఖేదమున ననేమాట. 


బాలిక యీపె; మా కొదవెం బల్ములం గొం; కదిఖీరు; మాయెదన్‌ 
వాలెడు ఛీతి; యున్నతఘనస్తన యాపె; శ్రమయబు మాకును 
ద్వేలనితంబ యా జలదవేణి; చలింపంగలేము మేము; వి 
యాలలితాంగి దోషముల నబ్బుర మేమటు లౌట కారయన్‌ 102 
5్‌0 

మధ్యమధీరాధీరనాయిక యొక్క ప్రసాదపర్యవసాయి యైన యీర్య్యా 
విప్రలంభము. 
చలము మటేయుపాయముల జాఅక, నేం జరణాబ్దపాళి స్‌ 
చ్చలముగ వ్రాలినంతటన, జాజినం జెక్కిటం జేయిం జేర్చి, యా 


కలికి నిజప్రసాదము ప్రకాశముగా నెటింగించెం బక్ష్మని 
శ్చలధృతముక్త కర్మశ కుచస్థల కర్ణద్భగంబుధారలన్‌ ర్‌ర్‌ 


ర్‌ 
ప్రగల్భధీరనాయికను అనునయించే కొకు. 


దరహసితంబు తోడ దవుదవ్వుల నిట్లెదురేంగుదెంచినన్‌ 

శిరసున నాజ్ఞంగైకొనిన నేం బలికించిన మాజు పల్మినన్‌ 

దిరముగ నీ చలంబుం గని నిష్టురతాత్త నిగూఢ కోపపుం 

జ రచిత కృత్యమే యిది నిజంబనిన నా మదిం దాపమొందెడున్‌ 56 


ర్‌2 
నాయకుండు కుపితమైన నాయికను చతురవచనాలచేత ననునయిస్తు 
న్నాండు. 


శృంగారామరుకావ్యము 15 


చ చెదరంగం జేసెం బత్రములం జెక్కిటం జేర్చినకేలుదమ్మి యిం 


4! 


చ। 


చ। 


పొదవు రదచ్చదామృతము నూరుపుం దెమ్మెర లానె బాపష్పముల్‌ 

కదలంగం జేసెం జన్నుంగవ కంఠనిరుద్ధము లౌట నైనకి 

న్మదయితుడా! మాయె నీకు, నటు గామిటు మే మనువృత్తిం జేసియున్‌85 
ర్‌తి 


ప్రగల్భ ధీరాధీర ఖండితనాయిక సాపరాధుండైన నాయకునిం గూర్చి 
పలుకుచున్నది. 


నేరముం జేసి లేదనెదు నీవును, నట్లగుం గాక నేము, ము 
న్నారసినట్టివే యివి, వృథాలపనంబుల నేమి కార్య? మే 

నేరము లేదు పొమ్ము, విధి నిక్కము వక్రము, నాకు నట్టి నీ 
కూరిమి యిట్టులైన నింకం గుచ్చితజీవనమేల కోరంగన్‌? 28 


రడీ 


ప్రగల్బధీరాధీరనాయిక సాపరాధుం డైన నాయకుని సాభిప్రాయముగ 
వక్రోక్తులచేతం బలుకుచున్నది. 


కినుక యటన్న బొమ్మముద్ది, కేవలమౌ కలహంబు మౌనమే, 
యనునయమెల్ల నవ్వటయ, యల్మలు దీరుట మోముచూచుటల్‌, 
మనమరియాద; యిప్పటిక్రమంబును గంటివె పాదపీఠిచెం 

తనె పొరలాడె దీ వలుక తాళదు దంటకు నాకు నేమియున్‌ 38 


ర్‌త్‌ 


నాయకునియొక్క యపరాధాతిశయోక్తిచేత నీర్యాపరాకాష్టను బొందిన 
నాయికను గోపము మానుమని సఖులంటే నాయికపేరలుక ననేమాట. 


నెలంతుక కాంతుతో నలుగ నేండుమొదల్‌ శకుండై విషాకృతిన్‌ 
మెలంగెడు వానిపేరయిన నే నొడువన్‌ మజథి యిట్టు లాతనిన్‌ 
గలయక వేగు నాకు నింకం గల్లదె శారదచంద్రచంద్రికో 

జ్వాలయగు రాత్రియెన ఘనసంవృతమౌదినమైనం గారునన్‌ 72 


16 


చ॥ 


చ॥ 


చ॥ 


శృంగారామరుకావ్యము 


56 


సాపరాధుందైన నాయకుండు వినోదచేష్టలచేతనే తన యపరాధమును 
మజవంజేసెద నని రాంగాను మధ్యమధీరాధీరనాయిక అనేమాట. 


కుటిలపు నీదుచేంతలకుం గుంది, పరాకున నుండ, వెన్మనే 

కటకట యిట్లు వచ్చి ననుం గౌంగిటం జేర్చంగ, వల్లభాకుచో 
తృటనవకుంకుమాంక సుభగంబగు నీ యెద వేణి తైలసం 

ఘటన మలీమసంబగుట కాక ప్రయోజనమేమి చెప్పుమా! 16 


5్‌7 
ప్రగల్భధీరాధీరనాయిక శఠనాయకుని దూరుచున్నది. 


అల సతి కాంచిమోంత వినినంతనె నన్నెదం గౌంగిలింపుచున్‌ 
జలమతి జాజు నీ శఠవిచారము లెక్కడం జెప్పుదున్‌ ఘృతో 
జ్వలమధుతుల్యతావక వచః క్రమమోహితచిత్త యౌచు నె 

చ్చెలి యటు చేసె నా పలుకుం జేకొన, కేనును మోసపోయితిన్‌ 78 


ర్‌ి 


నాయకునిం బిలువంబోయి సురతచివ్నాలతో వచ్చినదూతిని నాయిక 
వ్యాజముచేత నపరాధము తోంచేటట్టుగా దూజుచున్నది. 


స్తనతటి గంధమంతయును జాటింగడుం, బరిమృష్టరాగ మా 

యె నధరమక్షికోణముల నెంతయుం గాటుక లేదు, డస్సిమే 

నును బులకించె, నిట్లు చెలి నొప్పి యెజబుంగక బావిం గ్రుంకిడన్‌ 
జనితివి దూతి! యా విభుని సన్నిధి కేంగ నసత్యవాదినీ ! 61 


59 


మధ్యమధీరనాయిక నాయకుండల్పాపరాధం చేసినను మిక్కిలి 
సాహసురాలౌటను అలవోక చేసినదె నాయకుండు చేసినదిగాను ఆరోపించి 
దూజుట. 


శృంగారామరుకావ్యము గ్షే/ 


చ॥ మనకుం దను ప్రభేదమనుమాటయె లేదట తొల్లి, యాపయిన్‌ 


4! 


4! 


చ। 


దనరితి వీవు ప్రేయసుం డనన్‌ మథి ప్రేయసి నైతి భాగ్యహీ 
నన నగుట నేను నిప్పుడయినన్‌ బతి వీవును నేను నాలనే 
మన నిది వజకర్మశతం బ్రాణము నిల్పుటకున్‌ ఫలంబువో! 81 


60 
బాల్యమందుం బరిచయముచేసి వెనుక అల్మచేసి స్వేచ్చను ఒకప్పుడు 
వచ్చిన నాయకుణ్ణి నాయక దూజుచున్నది. 
నాయెదం బుట్టి చన్నులు ఘనంబులు నీయెద నయ్యె, మాటలున్‌ 
నీయనులాపసంగతిని నేరిచెం బ్రౌథిమ, దాది కంఠమున్‌ 
బాయుచు నీదు కంఠమునం బైకొనె బాహువు, లట్టి నీకుగా 
దాయె మదీయ రథ్య దెరువైనను నిర్ణయ యేమి సేయుదున్‌ 87 


61 


నాయకునిం బొందినదూతియొక్కాను నాయిక యొక్కాను ఉత్తర 
ప్రత్యుత్తరాలు. 


ఏల చెమర్చి మోము చెలి? యెండ; కనుంగవకెంపు? వాని వా 
చాలత నైనకిన్స కచసంతతిం జిక్కొా సమీరణంబుచే 

రాలిన దేమి కుంకుమము? రాపడి పైంట; శ్రమంబొ? త్రిప్పటన్‌ 
బోలు నిదెల్లు గంటి నునుమోవికి రాం గతమేమి చెప్పుమా! 93 


62 


ఇంక సఖీవాక్యాలు ;- సాపరాధుండై యింటికి వచ్చిన నాయకునిం 
దిరస్మరించిన నాయికతో నాయకానుకూలమైన సఖి పల్ముచున్నది. 


అవనతి నేల వ్రాయుచు గృహాంగణసీమన యున్నవాండు ప్రా 
ణవిభుండు సంతతాశునయనంబులతోడ విముక్తభుక్తులై 

రి వగల నెచ్చెలుల్‌ పలుకరింపవు కిల్మిలం జిల్మ లీవు ని 

ట్లవశత నున్నదాన వహహా! కఠినా! విడుమింకం గోపమున్‌ రి 


శృంగారామరుకావ్యము 


63 
సఖీ నాయికను బెదరించుట. 


చ కనుంగవ నీరు గోటికొనం (గ్రమ్మజణం[గ్రమ్మఅం జిమ్మి యుస్సురం 


చనయముం గుంద నేల యెడ నాదెడు మాటలం గోపళశీల నీ 
కినుకయు హెచ్చ హెచ్చం బలికించు ప్రియంబులు వల్ము[చుండు)వాం 
దు నలసి యూరకుందడినం గడున్మనకార్యము చప్పనౌం జుమీ! 6 


64 


ఈర్చ్యా విప్రలంభకలుషితురాలైన నాయికను గూర్చి నాయకునికి 
లోనైనసఖి దూజుచున్నది. 


ముగుదలపోలతె లో కపటముల్‌ పచరించి సపత్నులెంతయున్‌ 
మగని వశంబు చేసికొన మాన్పంగ శక్యమె వారి కింపుగా 
వగచుచుం గంతుకేలిరతు వల్లభుం బ్రాయపువాని సన్నిధిన్‌ 

బగటులు వల్మనేల మృదుభాషల వశ్యునిం జేయు నెచ్చెలీ! 9 


65,66 


సాపరాధుందైన నాయకుని మీంద నాయిక కోపముతో నుండం 
గాను నాయికకుం దెల్పుమని నాయకుం డంటేను, నాయికమీందవేసరి 
నెపముగాను చెలికత్తియ నేర్ప్చునను నాయకునిమీందనే అపరాధం 
దోచేటట్టుగాం బలుకుచున్నది. 


చనవటు నీవ యిచ్చితివి చామకు మన్ననం జేసి తిన్నినా 

ళ్లును నవమైన విప్రియములున్‌ సవరించితి విప్రియంబుచే 

త నడంపరానికోపమునం దాళవు సాంత్వనముల్‌ నృశంస ! య 

ల్మ నిలుచునంతదాంక రొద నా చెలి యేడుచుంగాత దీనతన్‌ 7 


కలరే జవ్వను లింట నింటం బురి నేకాంతుందు నీ కాంతుండుం 

బలె దాసాకృతిం గాంతకుం (బ్రణతుం డౌ భావమ్ము దాం గల్లినన్‌ 
దెలియన్‌ రాదె పరోక్తులన్‌ వినికటా నిక్కంపుటాత్మేశు నీ 
వలయంచేసిన నాత్మవంచనధురీణా! యాతండున్‌ వేసరున్‌ ర్‌9్రి 


శృంగారామరుకావ్యము 19 


67 
ప్రవాస విప్రలంభ వాక్యాలు :- నాయకుని ప్రవాస విప్రలంభమును. 


ఒక పథికుండు రాత్రి సజలోదరమేదుర మేఘగర్జ లో 

ర్వక కనుదోయి నభథశ్రువులు రాలంగ నాత్మవియోగదుఃఖ సూ 
చకమగుపాట పాడ విని జంపతు లల్గుట వింతయే ప్రవా 

సకథకుం గూర్మి యల్మలను సైతము నుజ్జన చేసిరాత్మలన్‌ 46 


68 
ప్రవాసోన్న్ముఖుండైన నాయకుని ముగ్ధనాయిక నిల్పినభావము. 


ఘనఘనజాలకాలమగు కాలమునన్‌ శఠుండూరి కేంగ జో 

టి నిలువుమంచుం బల్మదు ఘటింపదు చేలపటాంత మడ్డమై 
చనదట ద్వారభూమికిని సారెం బదంబుల వ్రాల దశుసం 
జనితనదీజలౌఘములసంగతి చేతనె నిల్పె యానమున్‌ ర్‌తి 


69 
ప్రవాసగతుండైన నాయకుని భావము. 


జనపద నిమ్నగాద్రి వనసంఘ తిరోహిత యౌటం గానరా 
దనయము నెట్టి యత్నములనైనను గాంత యటంచెజింగి యు 
న్నను మెడ యెత్తి నిక్కి నయనచ్యుత తోయముం గేలం ద్రోయుచున్‌ 
గనుంగొనుం బాంథుం డాదెసయె క్రమ్మజం జింతతోడుతన్‌ 92 


"7/0 
నాయిక ప్రయాణోన్ముఖుం డైన నాయకుణ్ణి ముగ్గాలాపాలచే నిలుపుట. 


జామున నేంగుదెంచెదొ నిజంబుగ రెండవజాము దీం గా 

నో మఠి మీందియామముననో దివసాంతమునందొ కాక యం 

చీ మెయిం బెక్కునాళులకు నేంగెడు దేశము వోవు నాథునిన్‌ 

భామిని బాష్పముల్‌ దొరుగం బల్ముచు నే పయనంబు మానిచెన్‌ 18 


20 


ఉ!! 


ఉ!! 


ఉ!! 


శృంగారామరుకావ్యము 


గ 


నాయకుని వాక్యాలు :- ఊరికిం బోం బయనమై మానిన నాయకునిని 
చెలికాండు అడిగితే నాయకుండు తెల్పుచున్నాండు. 


ఊరికిం బోవువారు మజియున్‌ జనుదేరాకా మేళగింపరో 
వా రమణీ! కృశించితివె యంచుం దృగంబువు లొల్మం బల్మనే 
నా రుచిరాంగి లజ్జ దొలంకాడెడు కన్నులనశ్రులాంగిన 
న్నారసి శుషహాసమునంబ్రాణములొల్లమిందెల్సి నెచ్చెలీ! క్ష 
772 
నాయకుండు దేశాంతరగతుండదై పూర్వానుభూతమైన మదిరామద 
కలుషితనాయికా భ్రమపూర్వకేర్నా్యా విప్రలంభము. 


అంగన తాను జేసిన నఖాంకురమే తలపోయంగాం, బరా 

సంగతి నైనదంచలిగి సయ్యనం బో, నెటు పోయెదంచు నేం 

గొం గొడియంగ, వే మరలి, కోపముచే విడుమంచు, నథశ్రు లొ 
ల్మం గనుదోయి మోవి గదలన్‌ ననుం బల్ముట కోర్వవచ్చునే 1 47 


73 


విదేశగతుందైన నాయకుండు పవ్రవాసవిప్రలంభారంభమందలి 
నాయికా భావమును దలంచి ఖేదపడుట. 


కాంత ఘనోదయంబిు దివిం గన్గాని యథ్రువులొల్మ దవ్వుగాం 
గాంతుండ! వోయెదేని యని గద్దదికన్‌ సగమంచు నాదు చే 
లాంతముంబట్టీ నేలంజరణాంగుళి వ్రాయుచుం జేయు దక్షిణా 
నంతరభావసంగతులు హా వచియింపంగ శక్యమా చెలీ! త్తం 


//డ్త 


ప్రవాసగతుందైన నాయకుండు వసంతకాలమందు నాయికకు 
సంభావితమైన యవస్థ నూహింపుచున్నాండు. 


శృంగారామరుకావ్యము బే 


ఉ॥ అంగదం గేళికాసరసియందున నున్న సరోరుహోచ్చల 


చ। 


మ। 


చ। 


ద్భృంగమనోజ్ఞమంజరి ధరించి కరంబునం బైంటకొంగుచే 
నంగముం గప్పి కంఠనినదాతి నిరోధముచేత నూర్చ్పులు 
త్తుంగకుచంబులుం గదలం దొయ్యలి యేడ్చునటంచు నెన్నెదన్‌ 88 


౯/5 


ఇంక నాయికావాక్యాలు :- ప్రవాసోన్ముఖుం డైన నాయకునితోను 
ప్రగల్భధీరాధీరనాయిక అనే యుక్తి 


నయనపయోర్సురంబుల6 బ్రణామములన్‌ శపథంబులన్‌ మటథిన్‌ 
బ్రియముల దీనశీల కబరీహతిమానుపు నూరి కేంగుచోం 

బ్రియు నటు సేయనే జనుము రేపుదయంబనురాగ సమ్మతం 
బయినమదీయచర్చ విన నౌనిదె త్రోవన నీకు వల్లభా! 52 


"76 
ప్రవాసవిప్రలంభఖేదము నోర్వలేక నాయిక అనే మాట. 


దయితుందూరికింబోవ, నాయితపడం దాం దోడనే జాటిందా 
బ్రియమౌ కంకణపాళి యతశ్రువులు, నెంతేం బాయకేంగెన్‌ క్షణం 
బయినన్‌ నిల్వదు ధైర్య ముల్లమున, నాయత్తంబు మున్మున్న బోం 
బ్రియులెల్లన్‌ జన నిట్లు జీవితము వారిం బాయంగా నాయమే? 31 


"77 


ప్రోషితభరక యైన నాయిక అనురాగోద్దీపకమైన మేఘమును జూచి 
అనేమాట. 


మలయసమీరవారములు మావియక్రొన్ననకమ్మందావి పెం 
పలరెడుగ్రీష్మముల్‌ సనియె నయ్యవి నాథునిం గూర్చలేక నీ 
కలవదెనేనిం గూర్పు ఘనమా! వినుమా చను మాదరంబుతో 
నిలంబసులన్‌ మరల్పం గలం డెవ్వండు వాండె ధనంజయుండనన్‌ 


22 


చ॥ 


చ॥ 


చ॥ 


చ॥ 


శృంగారామరుకావ్యము 


78 


ఇంక విరహవిప్రలంభ వాక్యాలు :- సఖీబోధనవలనను నాయకునిం 
దిరస్మరించి పశ్చాత్తాపమును బొందిన నాయికావృత్తాంతము. 


పదముల వ్రాలియున్నపతిం బాయంగం ద్రోచిన, గూఢకైతవా 

స్పద యని పల్క నాతండును బ్రార్ధన సేయక కిన్మం బోవ,నా 
ముదితయు నుస్సురంచుం గరము న్లుచపాళికిం జేర్చి చూచెందన్‌ 
బదరుమటన్న నెచ్చెలుల బాష్పసమాకులదీనదృష్టులన్‌ 19 


79 


ప్రణయకోపవ్యాజముచేతను నాయికాంతరమును గూర్చి పోయే 
నాయకుని నడ్డగించుకొనే అధీరనాయికా వ్యాపారము. 
అలుక నెపంబు సేసి ప్రియుం డవ్వలం బోవంగ, దీనదృష్టిచే 
నలికచచూచి వేడుకొన, నంజలి సేయుచుం గొంగుం బట్టియున్‌ 


నిలిపె నిమిత్త మారయక, నిండుకవుంగిటం జేర్చి యిన్నియుం 
దలంపక యల్మపో విడిచె నాతి జిజీవిష మున్నుగాం బ్రియున్‌ 70 


80 
అమితధైర్యయైన అధీర నాయికావిప్రలంభము. 


ఘనవిరహార్తి వ్రక్క లగుంగాక మనంబు కృశంబు 'సేయుంగా 
కనయము మె ననంగుండు మహాచపలుండగుకాంతుచేతనే 

పని యింక బోటి యంచలుకం బల్ముచు నంత కురంగశాబలో 

చన పతి వచ్చుమార్గము నశంకితయై పరికించెం బల్మజున్‌ 79 


81 
విరహోత్మంఠితాభావము. 


చెలువుండు వచ్చువేళ, సరసీరుహమిత్రుండు క్రుంకుదాంకం జూ 

చి, లలన యంతటంతటను జీంకటి గ్రమ్మి పదప్రచారముల్‌ 
నిలువంగ నింటికిం జనంగ, నెవ్వగ నొక్కపదంబు వెట్టి లో 

పల మరలంగం గన్గానియెం, బ్రాణవిభుం దడరుదెంచునన్మ్నతిన్‌ 91 


శృంగారామరుకావ్యము 2౩ 


82 
కలహాంతరిత యైన యధీరనాయికా వృత్తాంతము. 


చ అలగి యొటేనిం బోం దలిమ, మల్లనం జేర్చినకాంతుం దంతన 


చ। 


చ। 


న్యలలన పేరం బిల్వ, విరహాసహతన్‌ వినలేని భావనన్‌ 
మెలంగి నిజావమానము క్షమింపని బోంటులు విందురోయటం 
చలుకుచు నెల్లచోటరసి యంగన రంజిలె వారిలేమికిన్‌ 76 


88 


ఇంక విరహవిప్రలంభ సఖీవాక్యాలు :- విరహోత్మంఠావృత్తాంతము 
నాయకునకు సఖి దెలుపుట. 


విరహము వేచె నంచుం దటథి వేచి తనూలత డయ్యంజేయంగా 
మరుండు విధాతృ్భండుం గరుణ మాలి దినంబులుం లెక్కవెట్టంగాం 
దరుణి చలంబులోం గలిసి ధైర్యము నీవును బూని యుండంగా 
హరి!హరి! చూడుమా కిసలయాధరకేగతి నిల్చుం బ్రాణముల్‌ 82 


84 


ఇంక విరహనాయికా వాక్యము :- మానకరణానకు సఖులు 
బోధించితే నాయకునియందు గల అనురాగాతిశయమున్నూ అందున 
తనకు మానకరణమందు అసామర్థ్యమున్నూ, భయానుభావచేష్టా 
వచనాదులను బ్రకటించుట. 


ముగుద యిటెల్ల కాలమును ముగ్ధతచేం గడపంగ నేటికిన్‌ 
మగనియెడం జలం బునుపు మాను బుజుత్వము పూనుధైర్యమం 
చగడుగ బోంటి దెల్ప హృదయస్థుండు ప్రాణవిభుండు విన్నం ద 
ప్పగుం జెలి యొయ్యం బల్ముమని యాదె సఖిన్‌ సఖి భీతవక్రయై 82 


85 
సభీబోధనచేతం గలహాంతరితయైన నాయిక చెలులతో ననేమాట. 


జ. 


ఉ|| 


చ॥ 


చ॥ 


ఉ!! 


శృంగారామరుకావ్యము 


ఊరుపు వెట్టం గంటి మొగముల్లము పెల్లగిలంగ నిద్రరా 

దారసి కాంతు మోముంగన నశ్రురురంబెడంబాయ దెప్పుడొ 
ప్పారెడు మేను డస్సెం జరణానతు నాథునిం ద్రోచి యల్లంగాం 
జేరెడు నేఫలంబనుచుం జేసితి బోధనలిట్లు నెచ్చెలీ! 98 


86,87 


ఆరోపితేర్చ్యా పూర్వక విప్రలంభము. నాయకుని యందు అత్యంతాను 
రాగముగల నాయిక సఖులచేత మానకరణంకొాఅకు బోధింపబడ్డదై 
దాక్షిణ్యంచేతను వారినేమియు ననలేక తనకు మానకరణమందు 
అసామర్థ్యమును దెలుపునది. 


అతను మొగంబుంజూడ మొగమల్లన వంచితిం,జూపులం[ఘిచే 

ర్చితి, నతం డాడుమాటలు గుథటించి వినం దమకించు వీను లాం 
గితిం దగం గేలుదోయి పులకించుం జెమర్చుం గపోలపాళి మూ 
సితిం జెలులార! యీ రవిక చీటెడు నుబ్బున నేమిసేయుదున్‌ 12 


బొమముడి వెట్టినన్‌ నయము బో, తమింజూడంగ మానమెంత మా 
నముం గయికొన్న నుండదిదె, నవ్వక యాచలపాది మోహథ్రై 

ర్యము మదిలోననున్నిలువ దంగము, దా గరుపాజకెట్లు మా 

నము నిలుపోవ శక్యమగు నాకుంబ్రియుం గనుంగొన్న నెచ్చెలీ! 26 


88,89 
మానకరణమందు సారస్యం కద్దని బోధించిన సఖులతో నాయిక 
అనేమాట. 
ఎవ్వనిమాట విన్నందనువెంతయునుం బులకాంకురాంకమౌ 
నెవ్వని యాననంబుంగన హెచ్చు చెమర్చు విధూపలాభయై 
యవ్వగలాండు తాన బిగియారం గవుంగిటం జేర్చవచ్చుచో 
నెవ్విధి నిల్చుం బ్రాణము సఖీ! మజి వజసమంబు చేసినన్‌ 58 


చ॥ 


చ। 


4! 


కం॥ 


కం॥ 


శృంగారామరుకావ్యము 2గ్‌ 


పలుమటు చేర్చితిన్‌ భ్రుకుటి బ్రాపడంజేసితి నర్ధమీలనం 

బలవడె నవ్వండంచు విధమాగతి శిక్షత మాయెమౌనమున్‌ 

నిలిపితి ధైర్యమున్‌ చెలిమి నెమ్మది మానము నిల్చు యత్నముల్‌ 
బలువుగంగల్లె నీగతి ఫలంబింక దైవమెజఖుంగు నెచ్చెలీ! 95 


90 


మానకరణమందు సారస్వం కద్దని బోధించిన సఖులతో నాయిక 
అనేమాట. 


పతి పదపాళి వ్రాలి ప్రియభాషలవేండుట, కార్య మొందియు 

న్న తనువు బల్మి కౌంగిటం బెనంచుట, ముద్దిడుకొంటయున్‌, ఫల 
ప్రతతి యొసంగు మానపరిపాలన, నైనను నట్ల సేయనే 
నతిహృదయప్రియుండగుట నాతండు నెచ్చెలి యేమి సేయుదున్‌ 96 


9 


నాయికాపాదతాడితుండైన నాయకుండు మదనదేవునకుం బ్రియుందడని 
కావ్యాంతమందుం గవీశ్చ్వరుండు మంగళాచరణమును చేస్తున్నాండు. 


యావరస్కార్దమున్‌ గిసలయారుణకోమలమున్‌ వినూత్నర 

త్నావళి నూపురంబును మదాలసభావము నాపదంబుచే 

నే వరపూరుషుండు ప్రణయేర్ష్యంబ్రియాంగనచేతం దాడితుం 

డై విలసిల్లు వాండు కుసుమాయుధ దేవునకుం బ్రియుండగున్‌ 101 


ఇలం దాళ్ళపాక సత్కుల 

తిలక శ్రీ వేంకటేశ దీక్షితసుతుం డు 

జ్వలకవితానిధి తిరువెం 

గళప్ప యమరుకము తెనుంగుగా విరచించెన్‌ 93 


క్షితిపై నా చంద్రార్మ 

స్థితి మించంగం దాళ్లపాక తిరువేంగళదీ 

క్షితుం దమరుకమున్‌ వేంకట 

పతికి సమర్పణముగాగం బరువడిం జేసెన్‌ ర 


లం 
రా 


౩ 


అ ౦౩ రాలా యత ల [090 6౭4 బప 


మి థఘి [9 [9 భమ ౯ టై శశ రై హై (హై దై గై గా (ై 
లయ [౮౦౨౦ [0 ఒ౪4 అ (౦ ౦ *ఎ* రా ల[| య లట(ల౨ఎ 00 *ఒ4* ౦౧ 


36 
63 
65 
62 
64 
8/ 
//1 
86 
"7/0 
80 


56 
త్త 


"78 


20 
25 
186 
బర్త 


శృంగారామరుకావ్యము 


సం. 


26 
జ 
286 
ఐం 
80 
81 
82 
88 
త 
85 
36 
8/ 
88 
89 
త౦ 
త్తే 
త్వం 
తం 
ర్వేర్త్వ 
త్న్‌ 
46 
త్త 
తరి 
త్తం 
50 


తె 

67/ 
88 
58 
88 
76 
ఐం 
ర్‌క్త 
89 
23 
// 

బే 


16 
జ 
తరి 
మ 
త్త 
త్తే 
6/7 
"72 


7/3 


ర్‌ 
ర్‌లి 
58 
ర్‌క్త 
ర్‌ర్‌ 
56 
ర5్‌/ 
ోవి! 
59 
60 
61 
62 
63 
64 
65 
66 
6/7 
68 
69 
"7/0 
// 
"72 
7/3 
"/ర్త 
"/5 


68 
88 
50 
ర్‌ 
85 
88 
66 
10 
ోవి! 
26 
ఐం 
తం 
82 
286 


త 
త్తం 
//9 
ద్వీర్త 
ర్‌ర్‌ 
ర5్‌/ 
షే 
త్న్‌ 


76 
//// 
"78 
//9 
60 
రే 
8జి 
88 
ర4్క 


15 
59 
54 
"/ర్త 


శృంగారామరుకావ్యము 

సం. త్రె 
ర8ిల్‌ 52 
86 మేడ 
8/ 60 
వవ ఆ 
89 ణి 
90౮ 

రై 8కే 
92 69 
93 61 


ర్క 
95 
06 
97/7 
98 
99 
100 
101 
102 


89 
90 
81 
రల 
46 
19 
9 
త్తం 


శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి వాజయపీఠం ద్వారా 


ప్రచురింపబడిన [గ్రంథములు 


గ తెలుగుమెజుగులు 

ల కావ్యమంజరి 

8. అన్నమాచార్యచరిత్రపీఠిక 

త్త సింహావలోకనము 

ర్‌. పూలవిందు 

6. ప్రజ్ఞాప్రభాకరము -గురుపూజ 

7 _వేటూరిప్రభాకరశాప్రి వాజయసూచిక 
వ కేయూరబాహుచరిత్ర 

9, శ్రీ వేంకటేశ్వర స్తుతిరత్నమాల 

10.  వేటూరివారి పీఠికలు మొదటిభాగం 
11. వేటూరివారి పీఠికలు రెండవభాగం 
12. _ చాటుపద్యమణిమంజరి 1వ భాగము. 
18. _ చాటుపద్యమణిమంజరి 2వ భాగము. 
14 సుభద్రా కళ్యాణము 

15. సుగ్రీవ విజయము. 


16.  బసవపురాణము 
(బసవోదాహరణమును అనుబంధంగా) 
1౧ శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు. 
18. శ్రీ వేంకటేశ్వర వచనములు. 
19. ఆంధ్రకామందకము. 


2008 
౨008 
2008 
౨0౦09 
౨010 
2011 
౨012 
౨012 
౨013 
౨013 
2013 
2013 
౨013 
౨013 
2013 


2013 
౨013 
2013 
2013 


